











తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


45ఇ1011/45% గగంగి[411 


//450/2/0౧05 0)/ 
54! గగి!54114 


1.0. [౧6191005 ౧౮01104110౧5 36౧65 [0.242 


(అష! ౧9౧15 గ696౧/66 


/65/656౮//0౧ : 2001 
గ౭౦౧౧|:2003 
000/85 .2000 


న౮5//5౧66 5)/ 


తి లం కం!1601+145 
౬౫60641/6 01068 

]14%414] 104044 06౪౬491042౧4గ౧౧౩, 
1040841 - 517 507. 


౧౧/6౮ 2౧ 


5116060౧66 0గ౩౪1 గగ౧౧169/9, 
553, 8412) ౦0౦0101౫, 
14080. 

గ౧.౧|౦.2229253. 





'వేంకటాది సమం స్థానం (బహ్మాండే నాస్తి కించన, 
వేంకటేశ సమోదేవో నభూతోన భవిష్యతి. 


ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రితో సమానమైన స్థానం ఇంకొకటి లేదు. 
వేంకటేశ్వరునిలో సమానమైన దేవుడు లేడు; ఇకముందు ఉండడు. 


ప్రపంచంలో ఎక్కడా మరే దేవాలయానికీ లేని ప్రాశస్త్యం శ్రీ, వేంకటాద్రికి, 
వెంకటేశ్వరునికి ఉందన్న సత్యం అందరికీ తెలిసిందే. కృతయుగంలో నరసింహమూర్తి, 
త్రేతాయుగంలో (శ్రీరామచం ద్రుడు, ద్వాపరయుగంలో (శ్రీకృష్ణుడు, కలియుగంలో 
వేంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవాలు. కలియుగంలో భక్త సంరక్షణార్దం శ్రీ; మహావిష్ణువు 
వైకుంఠాన్ని విడిచి తిరుమలలో నెలవుచేసుకొన్నాడు. అందుకే తిరుమలకు కలియుగ 
వైకుంఠమని సార్టకమైంది. 


(శ్రీనివాసుడు వేంకటాచల నివాసియై అకాశరాజు పుత్రి అయిన పద్మావతి దేవిని 
పరిణయమాడిన పవిత్రగాధ సచిత్ర వ్యాఖ్యాన సహితంగా ్రచురిస్తున్నాం. చిత్రగ్రం 
థానికి వ్యాఖ్య ఉన్నట్టయితే పామరులకు సైతం సుబోధకంగా ఉండగలదన్న నమ్మికతో 
దేవస్తానం వేంకటేశ్వర కల్యాణం ప్రచురిస్తోంది. ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ 
టి.సాయికృష్ణగా8 చిత్రలేఖనం ద్వారా వెలువడుతున్న ఈ “శ్రీనివాస కల్యాణం” 
అందరినీ ఆకట్టుకోగలదని భావిస్తున్నాము. శ్రీ కామిశెట్టి (శ్రీనివాసులుగారు ఈ 
చిత్రాలకు వ్యాఖ్యానాన్ని సంతరించారు. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు. 





అది పరమపావనమైన గంగానదీ తీరం. కళ్ళ్యప ప్రజాపతి పర్యవేక్షణలో 


సకల మునిగణాలు గుమిగూడి యాగాన్ని ప్రారంభించారు. ఇంతలో 
వీణాముని నారదులవారు ప్రవేశించారు. ఆ కలహ భో జునితో కళ్యాణ 
గాధకు అంకురార్పణం జరుగుతుంది కాబోలు. 'ఈ యాగప్రయోజనం 
ఏమిటి? యజ్ఞఫలాన్ని ఏ వేల్పు స్వీకరిస్తాడు?" అని వారు మహర్జులను 
అడుగుతారు. 

















నారదుని ప్రశ్చలకు సమాధానం తోచని బుషులు భ్యగుమహర్షిని 
ఆశ్రయించారు. యాగఫలం పొందడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరులలో ఎవరు అర్హులో నిరయించవలసిందని ప్రార్థించారు. 














భృగువు సత్యలోకం చేరాడు. ప్రణయ లోకంలో విహరిస్తున్న సరస్వతీ 
చకుర్ముఖులు మునిరాకను గమనింపలేదు. వాణీ వీణాలోలుడైన బ్రహ్మ 
పూజకు అర్హుడుకాడని నిందిస్తూ ముని కైలాసానికి కదిలాడు. 











స 


|$౯ నా 





_ అర్భాంగి యగు అద్రి తనయతో ఆనందముననున్న ఆ పరమేశ్వరుడు 
మహర్షిని గమనించి మన్నింప లేదు. పార్వతి మాత్రము పతి దృష్టిని 
మహర్షిపై మరలించినది. 











పరమేశ్వరుని నిర్ణజ్యానికి గురి అయిన భృగువు ఉగ్రుడై 'శివలింగానికే 
పూజలు పొమ్మ'ని శపించాడు. ఆగ్రహోదగ్రుడైన రుద్రుని పరాశక్తి 


నివారించింది. 

















పాదనేత్రుడు పాలకడలిలో అడుగు మోపాడు. శ్రీకాంతాసక్తుడైన 
వైకుంఠవాసుడు శేష పాన్సుపై పవళించి వున్నాడు. భృగుమహర్డికి 

అరికాలి మంట నెత్తికెక్కినది. ఆదినారాయణుని వకు స్థలం మీదముని 
తనపాదాన్ని మోపాడు. 








“అయ్యో! నా కఠినమైన ఉరము సోకి మీ మృదువైన పాదం కంది 
- - పోయింది కదా!" అంటూ ఆ జగన్నాటకసూ త్రధారి భృగువు పాదంలోని 
నేశ్రాన్ని చిదిమివేశాడు. ముని అహంకారం అణగిపోయింది. శుద్ధ 
సక్స్వమూర్షి అయిన మహా విష్ణువే యజ్ఞ పూజకు అర్హుడని నిరయించాడు. 


మునికులమంతా యజ్ఞఫలాన్ని మాధవునకే సమర్పించినది. 











“మీ వక్షస్థలం నాకు నిత్యనివాసం. నా శయ్యాసొభాగ్యాలకు 
- నిలయము. లక్ష్మీ నిలయాన్ని కాలదన్నిన మునిని గౌరవించారు. ఆ 
జడదారి అపచారానికి శపింపక ఉపచారాలు చేశారు. ఇంతకంటె 
అవమానమేమున్నది ఇల్లాలికి. భార్య పరాభవాన్నే భరించిన భర్తతో 


నాకేంపని' అంటూ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదలి వెళ్ళింది. 

















అది మహాకల్పం. సృష్టి అంతా జలమయమైంది. హిరణ్యాకుడు 

' చరగర్వంతో భూమిని చాపచుట్టగ చేసి సముద్రంలో ముంచివేశాడు. 
భూదేవి హాహాకారాలు విన్న శ్రీహరి ఆదివరాహమూర్తి అయి ఆ 
రాక్షసుని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. 














తన ప్రణయాంకంలో భూసతిని నిలుపుకొని లో కరకణార్థం శంఖ 
చక్రాలు ధరించి ఆ శ్వేత వరాహమూర్తి వెలసిన చోటు వరాహక్షేత్రంగ 
ప్రసిద్ధి పొందింది. బ్రహ్మాది దేవతలు పుష్పవృష్టి కురిపించారు. 
నాటినుండి శ్వేతవరాహకల్పం ప్రారంభమయింది. 



































లక్ష్మి అట్లా అలిగి వైకుంఠం వదలి వెళ్ళడంతో బంటరివాడైన 
వైకుంఠవాసుడు వేంకటాచల శిఖరాలు చేరాడు. వరాహపుష్కరిణి 
సమీపంలోని చింతచెట్టు క్రింద ఒకపుట్టలో నివసించ సాగాడు. 








వల్మీకంలో కాపురమున్న నారాయణని సేవించుకోడానికి బ్రహ్మ 
మహేశ్వరులు - ఆవు, దూడగ అవతరించారు. 


ఇ 








ఆదిలక్కీకి ఈ విషయాన్ని సూర్య భగవానుడు వివరించాడు. గొల్లభామ 
వేషంతో వెళ్ళి ఆ ఆవుదూడలను చోళరాజుకు విక్రయించమని 


ప్రార్థింపాడు. 











చోళభూపతి గొల్లెక తెచ్చిన ఆవుదూడలను చూసి ముచ్చటపడి స్వీకరించి 
తన గోశాలకు తరలించాడు. ప్రతి నిత్యం గోవు తన క్షీరంతో పుట్టలో 
చేరినస్వామిని తృప్తిపరచేది. . 












కామధేనువులాంటి గోవు ఇంట పాలివ్వకపోవడంతో చోళరాణి 
యాదవుని అనుమానించి తీవంగ దండిస్తుంది. 





28 





మందవిడిచి బంటరిగ గోవు వెళ్లడం చూసిన యాదవుడు వెన్నంటి 
పోతాడు: అది పుట్టమీద పాలను వర్దించడం చెట్టుచాటు నుండి 


గమసించాడు. 














పాలను పుట్టపాలు చేస్తున్న ఆవుపై ఆగ్రహించి యాదవుడు దానిని 
కొట్టడానికి చేతి బడితెను పైకెత్తాడు. గోవును కాపాడడానికి పుట్ట 
వెలువడిన శ్రీనివాసుడు గోపాలుని కర్రదెబ్బకు ఆహుతయ్యాడు. 








మ 


[! 








భ్గ 


| 
| 


షె 
సి 


గ 


మ 


ఎ 


్న 


య్య ల 
ఈవ్‌ 


న ర 





33 


| 
జ్తీ 
చ 
పై 
శ్‌ 
ష్ణ 
స్‌ 
ళు 
న్‌ 
/ 
స్‌ 
. 











గోపాలుడు మరణించాడు. రక్తపు మరకలతో తడిసిన ఆవు చోళనగరం 
చేరింది. లాజు ఆవుపై రక్తాన్ని గమనించి అమంగళాన్ని శంకించాడు. 
ఆవు ముందుకు దారితీసింది. చోళుడు గోవువెంట నడిచాడు. 

















న 








ఆవు పుట్ట సమీపంలో నిలిచింది. గొల్లవాని శవాన్ని చూసి రాజు 
నిశ్చేష్టుడయ్యాడు. శ్రీనివాసుడు చోళరాజును 'పిశాచము కమ్మ'ని 
శపించాడు, దాసుని కప్పృనకు రాజునకు దండన. “నిరపరాధిని నన్ను 
మన్నింపవే' అని చోలుడు శ్రీనివాసుని ప్రార్ధించాడు. ' పద్మావతిని నేను 
పరిణయమాడే వేళఆకాశరాజు ఇచ్చిన కిరీటాన్ని ధరించిన మరుక్షణమే 
నీకు శాపవిమోచనం' పొమ్మన్నాడు శ్రీనివాసుడు. 








వరాహస్వామి అనుమతితో శ్రీనివాసుడు పుష్కరిణి బడ్డున స్థిరనివాసం 
ఏర్చరచుకొన్నాడు. వరాహ క్షేత్రమయిన తిరుమలలో తనకు స్థితిగకులను 
కల్పించిన భూవరాహ స్వామికే తొలి పూ జానైవేద్యాలు జరుగవలసిందిగ 
శ్రీనివాసుడు కట్టడి చేశాడు. 











వరాహమూర్తిని సేవించే వకుళమాలిక శ్రీనివాసుని లాలించసాగింది. 
వకుళ ,పూర్వజన్మలో యశోద. తనచేతుల మీదుగ శ్రీకృష్ణునకు 
కల్యాణతిలకం దిద్దలేకపోతినే యని ఆ తల్లి ఆరాటపడింది. ఆ కోరిక 
తీరకే యశోద వకుళఅయింది. కృష్ణయ్య శ్రీనివాసుడయ్యాడు. వకుళ 


కనులలో పారాడేది కృష్ణుడే. 








ఆరోజుల్లో ఆకాశరాజు తొండమండలాన్ని పాలించేవాడు. ఇతని 
తమ్ముడే వ్రొండమానుడు. సంకానార్ధి అయిన ఆకాశరాజు యాగాన్ని 
సంకల్పించి యజ్ఞవాటికను దున్నసాగాడు. ఆశ్చర్యం. నాగేటి చాలు 
నోకి భూమినుండి వెలువడిన పద్మంలో బక అందాల పసిపాప 


బోసినవ్వు లొలకబోస్తున్నది. 











ఆకాశరాజు ఆనందానికి అవధుల్లేవ్ర. ఆ పసిపాపను ధర్మపత్ని ధరణీదేవి 
చేతుల్లో ఉంచాడు. ధరణీదేవి కళ్ళలో ఆనందబాష్పాలు వక్షోజాలలో 
పాలధారలు పెల్లుబికాయి. ఇంతలో ఆకాశవాణి వినిపించింది. 
“ఆకాశరాజా! ఈమె కారణజన్మురాలు, ఈ కన్యకవల్ల మీకు లో కోత్తర 


శుభములు సమకూడగలవు'. పద్మంలో వెలసిన పాపకు “పద్మావతి 
అని నామకరణం చేసి ఆ రాజదంపతులు అల్లారుముద్దుగపెంచసాగారు. 





రన య లచ 





యౌవనవతి అయిన పద్మావతి బకనాడు చెలికత్తెలతో వనవిహారం 
చేస్తుండగ అక్కడికి బకముని వచ్చాడు. పద్మావతి హస్తరేఖలు పరిశీలించి 
“నీవ మహావిష్ణువునే చేపట్టగల భాగ్యశాలివి' అన్నాడు. ఆ త్రికాలవేది 
ఎవరో కాదు నారదులవారే. 

















వేటకు వెళ్ళిన శ్రీనివాసునికి మదపుటేనుగుఎదురైంది. ధనుర్భాణాలు 
ధరించి ఆశ్వారూఢుడైన శ్రీనివాసుడు దానిని వెన్నంటి తరుమసాగాడు. 
ఆ మదగజం గజగమనలు విహరించే ఉద్యానవనం చేరింది. ఆ 
ఏనుగును చూసి పద్మావతి, చెలికత్తెలు భయభ్రాంతులయ్యారు. 














అక్కడ శ్రీనివాసుని చూడగనే ఏనుగు అదృశ్యమై పోయింది. బెదరుతీరిన 
ముద్దుగుమ్మలు ఆశ్చర్యస్వరూపుడైన శ్రీనివాసుని చుట్టు చేరి ప్రన్నించ 
సాగారు, పద్మావతి ఆ నవయువకుని ఓరగంట చూడసాగింది. 











శ్రీనివాసుడు పద్మావతి వైపు తిరిగి తన పేరు, పెంపు, తెలిపి ఆమె పుట్టు 
పూర్వోకత్తర్గాలను తెలపమన్నాడు. 











కా. 


. “పద్మావతి ఆకాశరాజు పుత్రికో అని చెలికళ్తెలు తెలిపారు. శ్రీనివాసుని 

మనసు వశం తప్పినది. “మీ చెలిని నేను ప్రేమించాను. పెళ్ళి 
చేసుకొంటా'నని పద్మావతిని సమీపించాడు. చెలికత్తెలు అతని 
దుడుకుతనాన్ని వారించి రాళ్ళందుకొన్నారు. ఆడవాళ్ళ దెబ్బల రుచి 


తెలిసిన అవతారపురుషుడు మర్యాదగశేషాదికి వెనుతిరిగాడు. 

















శ్రీనివాసుని మనసు పద్మావతీ అధీనమైనది. వకుళమాలిక ఆప్యాయంగ 
అమర్చిన భజ్య భోజ్యాలను ముట్టలేదు. పరాధీనుడైన తనయుని చూసి 
శల్లిమనసు తల్లడిల్లిపోయింది. “నీ మనసులో బాధేమిటో చెప్పవయ్యా 
శ్రీనివాస' అన్నది వకుళ. శ్రీనివాసుడు పద్మావతిపై ప్రణయాన్ని 


తెలుపుతూ ఆమె పూర్వజన్నవృత్తాంకాన్ని కూడ వినిపించసాగాడు. 














రం కా 


అపర అక్మీదేవి అయిన వేదవలీ మునిఆశ్రమంలో ఉండగా 
కామాంధుకైన రావణుడు ఆమెను వాంఛించి బలాత్కరించబోయాడు. 
వేదవలిలో కోపం భగ్గమన్నది. “నీచుడా! నీ చావుకు నేనే కారణమౌళా' 
నని శపించింది, 


| 

| 

| 
త 
గ. శ, న 











రాక్షస స్పర్శకు నిందించుకొంటూ వేదవతి అగ్నిప్రవేశం చేస్తుంది. 
అగ్నిదేవుడు ఆమెను సురక్షితంగా తన భార్య అయిన స్వాహాదేవికి 
అప్పగిస్తాడు. 











వనవాసం చేస్తున సమయంలో రామలక్మ ణులు లేనపుడు సీతమ్మను 
అపహరించుకొని పోవడానికి రావణాసురుడు పంచవటికి వస్తాడు. 
ఆ దశకంఠుడు లంకకు ఎత్తుకొని పోయినది అసలు సీతను కాదు ఈ 
వేదవతినే. 





హైతీ 
[ ్రే న న్‌ ల వళి స్త్‌ నన న ఇ 
- [చే 
న్‌ 
శక! ఇ 








సీశమ్మగా భాఏించి రావణుడు వేదవతిని లంకచేర్చగా రాముని అర్థాంగి 
సీత ఇగ్నిహో క్రుని ఇల్లు చేరింది. 











రావణుని ఇంట ఉన్న వేదవతిని సీత అనుకొన్న రాముడు ఆమెను 
స్వీకరించకనిరాకరిస్తాడు. వేదవతి అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు 
సీతతో బాటు వేదవతిని కూడ రామునికి అప్పగిస్తాడు. 








సుక స్ట న్నే 

జీ. డు. నై వార గ ట్ట ల! 
భళ్ళు తాం 

గ మం ( చామన (| 
"అం తకాఘక లా 











క్షు 


69 


వేదవతివైపు ప్రశ్నార్థకంగచూస్తున్న రామునికి సీతమ్మచెప్తున్నది. “నాకు 
మారుగ ఇంత కాలం రాక్షసుల బారిపడి అష్టకష్టాలకు ఓర్చిన ఈ వేద 
వతిని స్వీకరించండి”. “నేను ఏకపళ్నీ వ్రతుడనని నీకు తెలియదా జాన 
కీ! ఈ జన్మలో ఇది కాని పని. మరో జన్మలో ఈ వేదవతి ఆకాశరాజు 


ఇంట పద్మావతిగ అవతరిస్తుంది. నేను శ్రీనివాసుడనై ఆమెను చేపట్లా 
నిని సీతకు వాగ్జానం చేస్తాడు శ్రీరాముడు. 





కాకీ! 


/ ((్రశాహ్లా 
రా న్‌! నార త్‌ కై 
బి న్న 








ఇది విన్న వకుళమాలిక పద్మావతిని పరిణయమాడనిదే శ్రీనివాసునకు 
సుఖము లేదని తెలిసి, ఆకాశరాజు ధరణీ దేవులతో పెండ్సి 
రాయబారము చేయ తనే బయళ్డేరినది. మార్గమధ్యమున ఆమె 
శివాలయము నుండి వచ్చు పద్మావతి చెలులను కసి ఆకాశరాజు 


తనయను శ్రీనివాసునిపై విరహమున వేగుచున్నట్లు తెలుసుకొనినది. 
వారి వెంట అంతఃపురమున కేగినది. 








73 


పద్మావతి విరహజ్వరంతో పాన్పు పట్టింది. తన కూతురు శ్రీనివాసుని 
సై మర్తులుకొన్నదనీ విన్నారు. బృహస్పతితో సంప్రదించి శ్రీనివాసునితో 
సంబంధం శ్రేయస్కరమని కల్యాణ గడియలకు ఎదురు చూడసాగారు. 








శ్రీనివాసునికి తొందర ఎక్కువ. ఎరుకలసాని వేషంతో పద్మావతి నగరు 
ప్రవేశిస్తాడు. రాజవీథుల్లో తిరుగుతున్న ఈ కపట సాముద్రిక వేత్తను 
చెలికత్తెలు రాణీవాసానికి రమ్మని పిలిచారు. 











ఎరుకలసానికి శ్రీమద్దాంభీర్యం ఎక్కువ. రాణిగారి పిలుపు లేనిదే అంతః 
పురానికి రానంటుంది. 


ఇ 


























తన కుమార్తె భవిష్యత్తే సర్వస్వంగ భావించిన ధరణీదేవి ఆ 
ఎరుకలసానిని స్వయంగ వెళ్ళి ఆహ్వానిస్తుంది. 











పద్మావతి ఛేతి సొగసు రేఖలను శేషాచల ఎరుకలసాని చూస్తూ “ఇది 
ప్రేమకు సంబంధించిన జబ్బు. కొండలదొర శ్రీనివాసుని కిచ్చి పెళ్లి 
చేస్తే అన్నీ కుదురుకుంటాయి. త్వరలో ఆ కోనేటి రాయడు తన తల్లిని 
పెళ్లిరాయబారానికి పంపుతాడ'ని చెప్పింది. 








న న న నవ నన న న 
కాం ౧ 
, . [ 


గై 
౮ 











8ం 


ఎజుకలసాని వెడలిపోయిన అనంతరము రాణి పరిచారికలతో 
కూడియుండ వకుళమాలికరాణి వద్దకు వచ్చి కాను శ్రీనివాసుని వద్ద 
నుండి వచ్చినట్లు తెల్పి ఆయనను పద్మావతి నీయవలసినదిగా 


అర్థించినది. 











బృహస్పతి మాట, ఎరుకత బోస్యం, వకుళరాయబారం అన్నీ విన్న 
ఆకాశరాభి పద్మావఠీ పరిణయానికి ముహూర్తం నిర్ణయించవలసిందిగా 
దైవజ్ఞులను కోరాడు. 








జలద 


స 
భ్‌ 





ర 


న 





బృహస్పతి మాట, ఎరుకతె జోస్యం, వకుళరాయబారం అన్నీ విన్న 


ఆకాశూజు వద్మావరీ పరిణయానికి ముహూర్తం నిరయించవలసిందిగా 
దైవజ్ఞులను కోరాడు. 











పద్మావతి శ్రీనివాసులకు వివాహము చేయు తన సంకల్పమును 

మహారాజ సభలో వెల్లడించి ఆ క్షణముననే శ్రీనివాసునకు పంపుటకు 

రాజమందిరమునకు వచ్చి పద్మావతిని వివాహమాడవలసినదిగా 
'స్టోరుచూ ఆహ్వాన పత్రికను సిద్దము చేసిరి. 




















ఆకాశరాబు సందేశము కొనిపోవుటకు శుకమహర్షిని నర్థింప ఆయన 
వకుళమాలికళో సహా వేంకటగిరి కేగి శ్రీనివాసుని దర్శించి పత్రికనొసగ 
ప్రీకుడ్డెన శ్రీనివాసుడు మహర్షిద్వారా కంఠమాలను బహుమతిగా 


పద్మావతికి పంపినాడు. 








ర్న 











శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడడానికి శివబహ్మాది దేవతల 
ఆమోద్గాన్ని పొందాడు. 














కల్యాణానికి కావలసిన ఫైకాన్ని అప్పుగసమకూర్చమని శ్రీనివాసుడు 
కుబేరుని ఆదేశించాడు. పెళ్లికోసం చేసిన అప్పును కలియుగాంతం 
వరకు చెల్లించక తప్పదు వడ్డికాసులవానికి. 














వెడలెను వేంకటదైవ శిఖామణి పెళ్లికొమరుడై గరుడారూఢుడై; సకల 
సురులు,మునివరులు కొలువగా కదిలెను శ్రీనివాసుడు. 














కతి 
ట్‌ శ 

అరేట్లే 

అ 


97 





జకాశరాజు నకల రాజ మర్యాదలతో శ్రీ నివాసవరుని ఆహ్వానించాడు. 
కొత్తపెళ్లి కొడుకును భద్రగజముపైన ఊరేగించాడు. శ్రీ నివాసచం దని 


దివ్యసొందర్యాన్ని నగరకాంతలు నయన చకోరాలతో ఆస్వాదించ 
సాగారు. 





స 





కల్యాణవేదికమీద పద్మావరీ శ్రీనివాసులు. పద్మావతి పాణిద్వయాన్ని 
శ్రీనివాసుని చేతులలో ఉంచి ఆకాశరాజు తృష్తిగనిట్టూర్చాడు. మెరువు 
మేఘము కూడి మెరసినట్లయినది. ముక్కోటి దేవకలు ఆశీర్వదించారు. 
ముక్టైదువల మంగళగీకాలు వినిపిస్తున్నాయి. 


కమలారమణికి కమలాతునకును 
మమతల జయజయ మంగళము. 
అది లోకకల్యాణం కోసం ఆవకరించిన శ్రీనివాసుని కల్యాణగాథ. 








| 
| 

| 
న 


ల. 


మ షి 
న్న 
వై, 


నష. 
లి 
లగ 


1) ల. ౮! టే 


ట్‌ 
కా. గ్గ సే 
ఫ్ర సో క! 
స, స ప 


యు 








శ్రియఃకాంకాయ కల్యాణనిధయే నిధయేర్ధినామ్‌ 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌... 








